





{ord, we are upon earth to accomplish Thy 
work of transformation. It is our sole will, 
our sole preoccupation. Grant that it may be 
also our sole occupation and that all our actions 
may help us towards this single goal. 


THE MOTHER. 


COOOL 66 0 ౧౦6440 06ఛ466 60600966 


పూ 


Earth is the chosen place of mightiest souls; 
Earth is the heroic spirits battlefield,...... 


1 know that | can lift man's soul to God, 
/ know that he can bring the Immortal down .... 


To raise the world tag God in deathless Light, 
To bring God dawn to the world on earth we came, 


To change the earthly life to life divine, 


[SAVITR)  ా SRI AUROBINDO, 


cH cot 00000 


త్రీ అరవిందాష్టక స్తోత్రం 


అరవిందం దయాశాంతం, సర్వభూతోపకారకం | 
సర్వజ్ఞాన ప్రదం దీరం తం, మునిం (ప్రణమామ్యుహం౦ 
సమం తత్వ్వజ్ఞ ౦, షడ్వర్లారి వివర్దితిం il 
అణిమాది గుణో పేతం, అరవిందం భజామ్యహం । 
రవితేజ సమాభానం, నర్వతత్త్వ్వ నిరూపిణం। 
సర్య్వానంద నిధిం శాంతం, దేశికం తం నమామ్యహం | 
రణక్కాంకిణి నాదాఢ్యం, నౌళియోగ విభూషితం | 
నాదబిందు కళాతీతం. తం గురుం [ప్రణమామ్యహం ॥ 
విశ్వాచా చా ర్యేతి క [పధితం, [గంధితయ విభేదకం ! 
wee వివరణం, తం గురుం [ప్రణమామ్యహం ॥ 
దాన్‌ తాది గుణసంయుక్తం, షడధ్వాంత విరాజితం । 
కుమార పూజితం దేవం, అరవిందం భజామ్యహం ॥ 
ఎడ్డళ విభూషితం షట్పదైైః ప్రాప్తవిదేహం | 
ప. అరవిందంనతో ౬న్మ్యహం ॥ 
“౦ డ్యాం శ్రువిరాజమానం భవరోగ నివారణం | 
ల భువనాడీశళం అరవిందం భజామ్యహం || 


a TR గ్‌ 


(1 
ft 


(సేకరణ) 





మం A universal spiritual presence, a universal peace, a 
universal infinite delight has manifested, immanent, embra- 
cing, all-penetrating......By a continual sacrifice or offering, 
a sacrifice of adoration and aspiration, of works, of thought 
and knowledge, of the mounting flame of the Godward will 
that we build ourselves into the being of this infinite.’ 


— Sri Aurobindo 


భారతానని 


థ్రీ అర విందులు 


దివ్యళక్తి స్వరూపిణి - భారతమాత 


భారతమాత శేవలమొక మృణ్మయపాత్ర వంటిది కొదు, అమె దేవతా 
మూర్తి; శక్తి కస్వరూపిణి. అన్ని దేశములకు అట్టి దిన్యత్వము గలదు. 
అయ్యవి . వానివాని (ప్రత్యేక ఉనికికి తోడ్పడుచు, 'వానివోని సశక్యేకతను 
పోషించుకొనుచున్న వి. ఆయా దేవతామూర్తుల ప్రాబల్యమునందున్న మాన 
వులకన్ననూ, ఆ మూర్తులు యదార్ధములై నవి! భాళ్వతమువై నవి, మరియు 
ఆ మూర్తులు విశ్వచేతనాంశములగుటచే అవి ఉన్న తస్థానములికు చెండి 
యున్నవి. ఈ పృధివి'పై మానవ చేతనకు తమ 'పాబల్యమును ప్రయోగించి 
వారిని రూపొందింప జేయుటయే యిచ్చట యా పృధివిపై టో 'మూర్తల 
యొక్క. ఉనికి, కార్యక్రమమునై యున్నది. ఎవరు తన వ్యక్తిగత చేతనే 
_- మాత్రమే దేశీయముగను, జాతీయముగను సనిచేయుచున్నటుల భావింతురో 
“యో కానుపించున దంతయు తమ నిర్మాణ మేయని. వూహింతురో వారు తద 
న్యములగు. మహాత్తర శక్తి యో, విశ్వగతియో ఒకటున్నదనియు, ఆ శక్తి, 
పతి కార్యమునకును వెనుకనుండి పనిచేయుచున్నదనియు, వానీనీ రూపొం 
దించుచున్న దనియు తలంసకుండుట సర్వస సహజము, 


భగవంతుని ఉన్నతజ్ఞాన పసారమునకు me 6 


ఎట్టి పరిస్థితులందై నను, యెంతటి అపాయములంద్రె నను, ఉన్నత 
జ్ఞానమును. rae ఆక సంఖ్యాకులచేతనో ల్రేక అల్ప సంఖ్యాకుల వనజ = 
సర్వదా ఆతి సమర్థతతో పోషింపబడు నొక దేశమును భగవంతుడు తన 
కొరకై నియమించుకొనుచున్నాడు. (ప్రస్తుతము యీ చాతుర్యుగమందట్టిది నున 
భారతదేశమే మైయున్నది. భగవంతుడు. ఆ జ్ఞానమున లయమై పరిపూర్ణ్ణ 
మైన తదనుభవానందమును పొంద సంకల్సించినపుడంతయు; అనగా ద్వంద్వ 
sa పోరాటముల, _దుఃఖపూరితములై న కార్యక లాపముల యొక్కయు 
స్వార్ధము, అసమర్థత, తామసిక, రజోగుణముల యొక్కయు  క్లుప్పము గ 
జెస్పవలయుననిన '__ కలికాలానుభవమును పొంద. సంకల్పించి వప్తడత 
తయు భగవంతుడు తన మాయచే భారత జ్ఞానము నావరింపజేసి, బలహీన 
పరచి, అణచివేయును. తన్మూలమున భారతమాత అంతర్ముఖియై,. .భగవం 
తుని లీలలయందు జోక్యము కలుగబేసికొనక యుండును. పునః తాసీబుర ద 
లోనుండి. పెకి రాదలచినపుడు నరునిలోని నారాయణుడు శక్తి మంతుడుగ ను 
వివేకి, జ్ఞాని, అనుగ్రహపూరితుడుగను. కొదలచినవుడు మరల ఆ.భగవం 
తుడే ఆ “మాయను తొలగించి, తన జ్ఞానశక్తి ని భారత దేశము పై ఆవరింకే 
చేసి, అంతర్ముఖిమైయన్న భారతమాతను. పునః మేలుకొలుపుటచే, ఆయం 
సర్వ రర ఆయా పరిస్థితుల .కనువగు. జ్ఞానమును, శక్తిని = 
స్వెచ్చను,. _స్వాతంత్యమును ప్రసాదించును. భారత దేశమందు జ్ఞానము 
సంక్షిప్త మగు సమయమున యోగులందరు యీ. .ప్రసంచమునుండి ల 
నాసమునశేగి వాగవారి వ్యక్తిగత ముక్తికి. ఆనందములకు. యోగము. నాచ 
రింతురు. మరియు అల్బ గ నంకాట్రోరై న శిష్యులు ఏ వొకరిద్దరి. కొరకో పాతు 
బడుచుందురు. కాని మరల. జాన కల యెప్పుడు. విస్తరించునో. 


ఆప్పుడు దానితోపాటు భారత దేశ ఆత్మకూడా వికసించును,. ఆ-తరుణమున 
యోగిపుంగవులందరు పునః యీ (పపంచమున, యీ దేశము మనందవతరించి 
(పపంచముకొరకే కృషిచేయుచుందురు. మరల జనకుడు,  అజాతళతువు, 
కార వీర్యులవంటి రాజయోగులవతరించి సింహాసనారూఢులై స | 
న యీ. ధరణి నేలుదురు. 


అధ్యాత్మిక భావనాళక్షి భారతమాత" 


తి దేశము ఒక శకి స్వరూపమో లేక ఆయా ' మానవులందుగల 
పరిణామాత్మక శ క్తియో యై యుండుటచే ఆయా ముక్త స్వరూపములు వాని 
వాని మూల సూతిముల ననుసరించి జీవించుచున్నవి. అందు.హిందూటే 
శము భారతమాత శకి స్వరూపము; -సజీవమైన గొప్ప ఆధ్యాత్మిక. భావనా 
శకి, విశ్వసత యే ఆమెయొక్క ఉనికికి (పధానాలంబనము. "కేవలము యీ 
సుశీలతవలననే ఆమె అమర జీవములై న చేశములందొకటిగ విరాజిల్లు 
చున్నది. ఈ సౌశీల్యమే ఆమె యొక్క అత్యద్భుత నిగ్రహశక్షికిగల పరమ 
రహస్యము, ఆమెయొక్క . పునరుద్ధరణకును, శాశ్వతత్వమునకును గల 
అమోఘశ క్రి. i న 


అత్యద్భుతమైన సామర్థ్యముగల బారతజాతి 


ఈ భారతజాతి. పకృతికర్మాగారమునుండి యిప్పుడే. 'వెలువడినదియో 
అపరిపక్వ మైనదియో, -నవనాగరికతా పద్ధతులందు నూతనమైనదియో, నవీన 
సృష్టియోగాని కాదు. భారతీయులు బహుసనాతనులు; ఈ. సృథివిపై గొప్ప 
నాగరికతగల జాతులలోనీవారు. . ఈ భారతజాతి . బ్రహ్మాండమైన. జీవశక్తి 


గలది. బహుముఖ ఫలప్రదమైన గొప్పతనముగలది. గంభీరమైన చరి 
గలది; అత్యద్భుత మైన సామర్థ్యము గలదియును కూడ. ఈ భారతదేశవ 
విదేశీయుల శమఫలితముగ, వివిధరూపములై న శక్తిని, తదితర మానవు 
నాగరికతను తనయందిముడ్చుకొని స్వళకి నుత్తేజింప. ఉన్నతస్తాన మ 
ష్టించుటకై నియమబద్ధముగ జాతీయైక్యతతో ఇప్పుడిప్పుడే పైకి లేచుచున్నడ 


ఆధ్యాత్మిక శకి వంతులవారనులు భారతీయులు 


మనము సాధారణమైన సంతతికి జెందినవారముకాము, మన పర్వ 
రాజములవలె, భాగ్యవంతములై న నదులవలె బహుసనాతన సంతతివార అమ 
మన వెనుక మన పూర్వీకులు సాటిలేనట్టి అనేకములై న గొప్పచర్శితల;। 
గలిగియున్నారు, ఆధ్యాత్మిక శక్తి ని గడింప, అతి "విషము పరిస్థితుల ౦. 
మానవజాతి యెంతటి దారుణములై లె న కష్టముల ననుభవింసభలసి . యున్న 
అట్టి భయంకర ములై న. 'కష్టములనన్ని టిని తా మనుభవించి, మహా కక 
నియమములకు గురియెయుండిరో, అట్టి మహనీయులకు వారసులము మనః 
పరలోకమున కేగు తమ భర్తల ననుసరింస భక్తితో, . చిరునవ్వులతో స; 
గమన మాచరించిన సతివ్రతామ తల్లులకు బిడ్డలము మనము, ఎంతటి భక 
శకి నైనను ధిక్కరించగల ఆధ్యాత్మికశ క్రిగల వారలము మనము. ఎంత 
కష్టములనై. న భరించగల సమర్దులము మనము, భగవదావిర్భావమున కై ణ్‌ 
వంతునిచే యెంచుకొనబడిన అతు మనము. అత్యవసరములై న స 
యములందంతయు ఎన్నియో పర్యాయములు భగవంతుడు మనమధ్య ఆ; 
రించినట్లు మన చరిత తెలుపుచున్నది. భగవదావిర్భావమునకై భగవంతుని 
నియమింపబడిన వారల మగుటచే మన. హృదయములో భగవంతుడు నిక 
యున్నాడు, రేపటి సూర్యోదయ 'మెంతటి తథ్యమో మన భారత దేశ; 


10 


పునఃపకాశీంచుట అంతటి యదార్ధ మైనది, స్పష్టమైనదియునుకూడ. 


= వీరులు, యోగులు, బుషులు: భారతభూమి పంట 


బహు సనాతన మైనదియు, గొప్పదియునై న యీ భారతావనియొక్క్ల 
గత (భావములను, కీర సి ముందిడుకొని అనేకులు సనాతన బుషులవల. 
భావి, నాగరికతగల _పేరణకర్తలవలె, (ప్రస్తుత మన యీ దుస్టితియందు. 
' క్షీణించుచున్న యూ మానవ నముదాయముల మధ్య, అత్యద్భుత శకి, సరా 
_ క్రంొమములు (ప్రదర్శించియున్నట్టి ఆకాలపు చరిత్రలను పునరుచ్చరింపరాదను 
అనుచిత భావములను వెల్లడించుచున్నారు. అది తప్పు; ముమ్మాటికిని తహ. 
శాశ్వత మైనది భారతభూమి; బహు సనాతనులు భారత (ప్రజలు, అనాది 
మైనది మన మతము; మనశక్తి, గొప్పదనము, పవిత్రత మేఘావృతము 
_ ఖైనవేగాని యెట్టి పరిస్టితులందై నను ఒక్క క్షణమైనను పూర్తిగ అంతరిం 
చియుండలేదు. వీరులు, యోగులు, బుషులు యీ భారతభూమికి సహజము 
లై న ఫలములు. ఈ యోగప్పరుషులు జస్మించని కాలములేదు. 


మానవా భ్యుడయము కొరకు బారత జ్యోతి 


మనము తజచు సనాతనధర్మమైన హిందూమతమును గురించి మాట 
లాడుచుందుమేగాని మనలో బహుకొలడి మందికి మాత్రమే అ మతమనగా 
. నేమో తెలియును. తదితర మతములన్ననో ___ ప్రబలమైన యొక వృత్తి 
గనో, లేదా విశ్వాసముతో కూడినవిగనో యున్నవి. కొని మన సనాతన 
"ధర్మము సజీగ్రమైనది, అయ్యది స్వానుభవముచే పొందదగినడేగావి మాట 
లచే నమ్మింసదగినదిగాదు. . ప్రత్యేకముగనున్న యా ద్వీపకల్పమునందు మాన 


11. 


వులకు మోత్షదాయినీయైన యీ ననాతన: ధర్మము తరతరములనుండి పోషి6 
పబడుచున్నది. ఈ ధర్మమును బోధించుటకే భారతమాత పెకి లేచుచున్నది. 
భారతదేశము యితర డేశములవలె .స్వార్ణముకొరకో - తేక బలహీనముగా 
నున్న యిరుగు పొరుగు దేశముల'పై దండెత్తి ఆదేశములను అణగ(దొక్కు. 
టకొరకో పై కిలేచుటలేదు. ' భారతమాతకు అస్పగింపదిడిన నిత్యజ్యోతిని 
సర్వవ్యా స్తముగ. ప్రసరింపజేయుటకొర కే ఆమె . అభినృద్ది "గాంచుచున్నది.' 
స్వార్ధరహితమైన యీ. భారతమాత ' కేవలము మానవాభ్యుదయము కొర శే 
జీవించుచున్నది. అందులకే ఆమె అన్ని విధముల న కావలసిన అవ 
. సరమున్నూ తర. . sf wee 


దివ్యజ్యోతి రక్షణకొరకు బారతదేశము 


భారత దేశమున ' కిదియొక గొప్ప పరీక్షొసమయము, ఏమన; తన ధర్మ 
మును ఏడి, ఆత్మను చంప్పకొని, మనోవికార హేతువులగు కొన్ని మార్గ 
ముల ననుసరించుటవలన సంపన్నమైన పరిశ్రమలతోను, వర్తక వ్యాపార 
ముల అభివృద్ధిగాంచుచు తదితర చేశములవలె కృతకమైన గంభీరత్వముతో 
కాను అభివృద్ధిజెందినను, - శక్తి మంత మైన' రాజకీయ, సాంఘిక నిర్మాణ జీవి 
తమును నిర్మించుకొనిననూ, అపారమైన సైనికశకి ని యేర్ప్చరచు కొనిననూ 
గొప్పరాజకీయ తం(త్రముల (ప్రదర్శించిననూ, తన అదాయములందును, వా. 
ఛలయందును. తగు  జాగత్తగలిగి పట్టుదలతో వానిని విస్సరింస జేసికొాః 
ననూ, మజియు అత్యధిక భూభాగముపై' తన (ప్రభావమును. చెలాయించిన న 
చెలాయంపవచ్చును. కాని, ప్రతీయమానమైన (అశాశ్యతములై. ను యమ్‌ 
విశేషాభివృద్ది ఫొందిననూ - ఆయ్యది తన స్వధఠ్మమునకు... మహాపరాధ"మే 
యగును.. అంతియెగాక, సనాతన. భారతావని, తదాధ్యాత్మిక- స్వరూసమంల 


2 


నిరంతరముగ. అదృశ్యముగావచ్చును. అందుచే తనకుగాని, తదితర జగత్తు 
నకుగాని యెట్టి .పయోజనము లేకపోవృటయేగాక తదితర దేశములతోబాటు 
తానొకటియెయుండును, ఒక (ప్రశ్నః. అత్యంత సంపన్నమైన, శాశ్వతమైన 
ఆధ్యాత్మికతానుభవమును, తదాత్మజ్ఞానమును సంపూర్ణ ముగ వదులుకొని. యీ 
ణూహ్యాజీవనమునందు నిరపాయముగ వర్ది న్లివచ్చు నేమోగాని మిగత భూమండ 
లమంతయు . ఆధ్యాత్మిక. సహాయముకొజుకు, అ దివ్యజ్యోతి రక్షణవొజకు 
అధికాధికముగ. తనవె-ష వైపు దృష్టిని మరల్బుచున్న యిట్టి తరుణమున భారత 
"దేశము తన. పి త్రార్జిత మైన. ఆధ్యాత్మికతను వదలుకొనుట పరిహాసాస్ప దము; 
"కేవలమది దురదృష్టమనియే చెప్పవచ్చును. ఇయ్యది సంభవింపరాదు. నిశ్చ 
యముగ సంభవింపదుకూడ. .అటులని ఆ అపాయములేదని చెప్పజాలము. 
ఈ దినమో లేక. మరుదినమో. భారతదేశము యెదుర్కొనవలసిన తదితరము 
వైన కఠిన సమస్యలెన్నియోగలవు. ఆయినను వాని నన్నిటిని తప్పక 
జయించగలమనుటల్లో యెంతమా(త్రము సందెహములేదు. " 


_ ఆత్మయొక్క నత్యాన్వేషణయే 
బారతీయ జీవన నంకల్పము: 


భారతదేశ లలు విశిష్టత మేవన: ప్రతి ఆకారము 
నకును. వాని చేష్టలకునుగల ఆంతరంగిక. హీతువును.. ఆందుల కాధార, 
భూతమైన శక్రిని, తదాత్మను, (ప్రతిదానియందును వెదకుటయ. భారతీయ 
జీవన సంకల్పమునందుగల మరొక ముఖ్య అంశమేమన; ఆత్మయొక్క 
సత్యమును . కనుగొనజాలని . యెడల, _అద్దానియందే జీవించని పక్షమున, 
తనకు తాను అసంపూర్ణ మైనటుల భావించును; అపరిపక్వ మెనటుల తలంచును 


నవీన రూపములో సనాతన ధర్మము: 
ఐక్యతా జీవిత అవతరణ 


విజయవంతమైన ఐక్యతా జీవిత అవతరణకు ఆధ్యాత్మిక భావనూచ. 
నలే చివరి మార్గమైన యెడల భారతదేశము తన ధర్మమును వీడకుండుటయే 
(శేష్టము. నిరంతరమైనదియు, సత్యమైనదియు నైన ఆమెయొక్క (ప్రకృతికీ. 
అన్యములై న___బహుళా తక్షణము ఆచరింపగలిగినవే యైనను__-నిమ్నతర 
భావములకు, (ప్రత్యామ్బాయముగ తా నేర్చిన మహోన్నతాశయముల వీడుట 
సమంజసముకాదు. ఈ మహోన్నతాశయములను ప్రత్యక్షముగ ననుభవింస 
గొప్ప సామాజిక ప్రయత్నము అత్యంత అవసరమైయున్నది, మజియు 
అఆయ్యవి తాత్కాలికముగ యెంత అసంపూర్ణముగ గోచరించుచున్నను, ఎంత 
హీనదశయందు పడిపోయినను, మన ప్రయత్నము నాపక, నిశ్చయమైన 
పట్టుదలతో ను, అచంచలమైన 'నమ్మకముతోను కొనసాగించుచునే యుండ ' 
వలయును. భారతమాత తనళకి ని తాను పొందగలదు. "మరల తన (పతి 
బీంబమును విస్తరింపజేసికొనగలదు. ఆత్మ ఐహికరూసములచే బంధింసబడు 
నదికాదు. అది నిత్యనూతనమైనది, నళింపనిది, ఆద్యంతములు లేనిదిగనుక = 
హిందూసనాతన ధర్మమునకు నవీనరూప మొసంగవలయును. అట్టి రూపము 
పాళ్చాళ్యుల నిబంధనలచే మారునదిగ యుండరాదు. అప్పుడే, అయ్యదియే 
సేవడేయుటకును, మానవాభ్యుదయము _ నధిగపరచుటకును శేష్టమైన. 
మార్గము. 





సృజనాత్మకమగు నమానత్వము 
భారతమాత ఆత్మకు యెట్టి గౌరవము లభించినను, మన అవసరము 


16 


లకు యెట్టి (ప్రత్యుత్తర మందిననూ మనము ముఖ్యముగ న 
నమానక్వమును నిర్మించుకొనుట అనసరము. 


ఒకరిని అనుకలించుట, అనాగరిక బుణములను స్వేచ్చగ నందు 
కొనుట వలన నయ్యవి తాత్కాలికముగ సహాయకారిగా యున్నను, విజయ 
మునకు పరమ. విరుద్ధములై న కార్యములని (గ్రహింపవలయును. అట్టి 
అనుచిత సహకారముల నజ్లే. వినియోగించుకొనుటకు బదులు ముఖ్యముగ 
వానికి భారతీయాత్మ ను, విజయవంత మైన సమానత్వముల పొందిక నమర్చుట 
చాలా అవసర మైనదిగ (గహింసవలయును, 


జగత్తునందు భారతదేశ కర్తన్యము 


భారతదేశ ప్రకృతి, మతము, తాను నెర వేర్చవలసిన కార్యము యీ జగ 
త్తునందు నిర్ణయింపబడిన ఆమె కర్తవ్యము, అమె (ప్రతిభా సమానమై నిలిచి 
యున్న ఆ అసాధారణ శక్తి మొదలగునవన్నియు. ఆమె గత చరితయం 
దిదివర కే వ్రాసియున్నవి. (ప్రస్తుతము ఆమె అనుభవించుచున్న భాధలకును, 
అగ్ని సరీక్షలకును వెనుక నొక రహస్య హేతువు గలదు. మన ఆత్మయొక్క 
సంకల్పము పునః రూపము దాల్చ నలయును, అనగా పురాతన రూపములకు 
_ వెనుకనున్న ఆత్మనే (ప్రత్యేకమైన, నూతనమైన, శక్తివంతమైన భావార్థ 
సూచనలతోను సంస్కృతీ విలువలతోను, నవీన సాధకులతోను, గొప్ప 
రూసములతోను భ(ద్రపరచవలయును, అత్యంత (పధానములై న యీ విషయ 
ములను గుర్తించియున్నంతవరకు, _ వాని యాత్మకు విశ్వాసపాతులమై 
యున్నంతవరకు; మానసిక, భౌతిక నంధానము లెంతటి కఠినములై నను___ 
సంస్కృతి సొంఘీకములందపరిమిత మార్పు లెర్పడినను మనము భాధసడ 


17 


ప్రస్తుతము భారతమాత లక్ష్యము. 


ఆత్మస్థితి అభివ్యక్తమే “సన్మార్గము” 


పాశ్చాత్యుల మనస్త త్వమునకు “సన్మార్గమో నగా బాహ్య(ప్రపర్హన 
_ యనియే భావము. కాని, భారతీయ మనస్తత్వమునకు ఆ “సన్మార్గము” 
ఆత్మసితియొక్క_ సూచనను వ్యక పరచునట్లి వొక సాధనము మాత్రమే. 

థి వావి లు వ 


౨ ఎపాశ్యాత్య సనీతిటోధకులు అఆఖండత్వముయుక్కు (ప్రతినిధులవలె గొప్ప 
స్థితియందున్నట్లు తలంతురేగాని, వారొనంగు నీతిబోధ ' భిన్న మైన దేయైనను 
అధికముగ గౌర వింపబడిన యెడల, ఆచరణతో వారి కంతగ నిమిత్సము 
లేదు. తరచు హైందవ నీతిటోధకులు వారికన్న ఉన్నతస్టితియందే యుండె 

దరు. కాని, వీరికి బహిరంగ బోధలకన్న జీవిత సత్యములే - [ప్రధానము 
లైనవి. ఆ మహోన్నత నీతిభావములను ఆచరణ యోగ్యములుగ జేయ 
జాలని వారలు (పాథమీక స్టితులయందు. సాధ్యమైనంత సన్మార్గ ప్రవర కు 
లగుటచే [కమ్మకమముగ అభివృద్ధి గాంచెదరు. 


_బుషుల మార్గదర్శకత్వములో 
_ వ్యావహారిక జీవనము. 


సామాన్యముగ ఐరోపావాసి, తన మార్గదర్శక భావములను ఆత్మ 
విద్యనుండి పొందక భావాత్మక. వ్యావహారిక. 'హేతువులద్వారా గ్రహించు 
చుండును. భారతీయ మనస్తత్వమిందులకు (ప్రతిపక్షమార్ష్గము ననుసరించును. 
అనగా బుషి, దీర్హ దర్శి, ఆధ్యాత్మిక _సత్యములందు ద్రష్ట మొదలగునారి 


19 


మార్గదర్శకత్వము మతమందును, జ్ఞానబోధయందును మాత్రమే. ఉత్తమో 
తృమమైనదిగ గాక, వ్యావహారిక జీననమందును కూడ అత్యంత శ్రేష్టమైన 
దిగ విశ్వసించును. | 


మానవాళి ఉనికికి అత్యంత (ప్రధానం ఆత్మనత్యములే. 


- “హైందవులు ఆత్మయొక్క సత్యములే సరమ సత్యములుగను,' 
ఆ పరమ సత్యములే మన &నికికి అత్యంత (ప్రధానములై న, ఉపయుక్తము' 
లైన సత్యములుగను, మరియు శక్తివంత మైన అంతర్భావమును నృజించ 
'నవిగను, బాహ్యజీవన సంస్కరణను, (శేయన్ముర మైనదిగ జేయగలుగు, 
సత్యములుగను దృఢముగ నమ్ముచున్నారు. కాని ఐరోపావాసులు కేవలము. 
మానసిక, బుద్దికుశ లతలుగల "హేతురూపములై న సత్యములనే సరమసత్య 


మూలన నమ్ముచున్నారు. 1 
యం౦ం,తవొాయ ఐక్యత వైఫల్యం 

ఐరోపా కర్మయోగులు బహు్యప్రయాస ఫలితముగ పరస్పర భిన్న 

భావములతో కూడిన యంత్రప్రాయమగు స్థాసనా శక్తిచే నొక విధమగు 


ఐక్యతను కల్సించుకొందురు. అట్టి స్థానములు కొలది కాలమునకే తిరో 
హితములై "పేరునకు కూడ శు. రక ఆంతరించుచున్నవి. 


టి భారత బానుని దివ్యకాంతులు 
ప్రతి సంభవము, (ప్రతి కష్టము, ప్రతి అసజయముకూడ - భారత 


20 


వలసిన పనిలేదు. కాని ఆమార్పులు భారతదేశ ఆత్మనే కరగి, పోతబోసిన రూప 
ములో యను నట్లుండవలయునేగాని, తదన్యములై న యే అమెరికా, జపాను, 
రష్యారూపములుగనో లేక పశ్చమదేశీయరూసములుగనో యుండరాదు. 
(ప్రస్తుత మన స్టితియేమి; మన మెట్టి స్థితియందుండ వచ్చును; యెటులుండుటకు 
(ప్రయత్నించిన యుక్తము _ అను మూ విషయములకు మధ్యగల అగాధముల 
వంటి తారతమ్యములను మనము గుర్తింసవలయును. మనము పొందనున్న 
అభివృద్దియొక్క పరిమాణము ఆత్మయొక్క సత్యముతో కూడినదేగాని, యెట్టి 
నిరుత్సాహకర మైన శకి తోనో, విరకి,తో కూడినదోగాని కారాదు. ఆందుచే 
వాని సత్యమైన మార్గము తెరిసికొన మనయందు ఆకాంక్షను, అను 
Grane శకి ని పష తణు 6 వలయును. 


అంతరాత్మ నాయకత్వంలో కర తి; 
భారతమాత లక్ష్యం 


సహజముగ పాశ్చాత్యుల మనస్తత్వము. వారియొక్క. ఉన్ముఖత 
తలకిందులుగా యుండును. వారి భావములు జడాత్మక, ప్రాణాత్మకములందు 
గట్టి పునాదు లేర్పరచుకొని, సహజమైన యీ లోక జీవితమందు కొంత 
రాగమను సవరించుకొన సంకల్పించి ఉచ్చశ క్షులను ప్రార్డింప, ఆ శక్కు లకే 
సప హజమైన యీ భౌతిక జీవితమును మాత్రమే సవరింప సమ్మతించినవి. 
అత. వారి అంతః స్తితి బాహ్యశకు లచే రూపొందింపబడి, పాలింపబడు 
చున్నది. కాని భారత దేశముయొక్క నిరంతర లక్ష్యము అందులకు విరుద్ధ 
మైనది. మన అంతరాత్మయే బాహ్యజీవితమును నడుపుచున్నది.. భవిష్యత్తు 
ననో యీ * మనస్సు, ప్రాణము, దేహములు-..తమ మార్గముల నధిగమించి 
హ్యా(ప్రకృతికే నాయకత్వము వహించి 'అజ్ఞాపించునటుల -జేయుటయే 


18 


మాతను విధిగా మొలుకొలిపి ఉన్నత స్థానమలంకరింప జేయుటకే తోడ్పడు 
చున్నవనియు అప్పుడు మన కష్టములన్నియు తీరుననియు భారతీయులు 
దృఢముగ నమ్మవలయును, భారతదేశము 'పతనమగు కాలమంకళరించిన 
దనియు, ఉపరితలము నందుకొను సూచనలు గోచరించుచున్నవనియు (గహింస 
వలయును, (ప్రాతః కాలము మనకు ఆతీ సమీపమున నున్నది. ఒక్కసారి 
ఆ వెలుగు (ప్రకొశించెనేని పునర్నిశయను పదమునకే స్థానముండదు, అరు 
జకోదయకాలము అతి శీఘముగనే రానున్నది. ఈ క్షీతిజముపై భారత 
భాస్క_రుడుదయింప నున్నాడు. _భారతమాతయొక్క ఆదృష్ట భాస్కరుడుద 
ముంచి, తస దివ్యకాంతులచే భారతావని నంతను దేదీస్యమానముగ (ప్రకా 
)ంపజేయును. ఆ దివ్యకాంతులు భారత దేశమును నింపి, పొంగి పొరలి 
జీశియా ఖండమంతయు వ్యాపించును, తది ధముననే యో (ప్రపంచమంతయు 
౩ దివ్య కాంతులచే శకం ను. 


ఆధ్యాత్మిక ధర్మము - భారతడేళ వృసాదము 


ప్రపంచమునకు భారతదేశము ,|ప్రసాదింపనున్న ఆధ్యాత్మిక ధర్మ 
ఏప్పుడే ప్రారంభమైనది: భారతీయ ఆధ్యాత్మికత అమెరికా, ఐరోపా దేశ 
ములకు నిర ంత రాభివృద్ధికర సరిమాణముల విస్తరించుచున్నది. ఈ కార్యము 
పస్తుత విపత్తులయందును కూడ... దిన దినాభివృద్ది జెందుచునే యున్నది. 
పపంచదృష్టి గొప్ప ఆశాభావములకో (క్రమ్మకమముగ భారతదేశమువై ప్ప 
ురలుచున్నది. ఆయ్యవి కేవలము భారతమాత దివ్య సం దేశమునకేగాక 
*మెయొక్క. .ఆధ్యాత్మిక సాధనా విధానములచే విరివిగ _ ఆకర్షిం 
ుడుచున్న వి, 


AS 


F | 


బారతతపన్సు: ఆత్మపరివూర్ణత 


_ తాపసిక అంశము ఏ కొంచమయినను లేనిదే యేదియు విశేషించి, 
పూర్ణపరిజ్ఞానము కానేరదు. తాపసత్వ మనగా; మానవుడు స్వార్గరహితుడై , 
తనను తాను జయించుకొని, నిమ్నతర చిత్త స్పందనల నెల్ల అణచివై చి 
తన స్వభావములందు ఉన్నత స్థితుల నందుకొనుటయే. భారతీయ తాప 
సత్వము దుఃఖకర మైనదియో, బాధాకర మైనదియో, శుష్కింపజేయునదియో, 
వ్యాధి(గ స్తమైన పాయక్చిత మో, అత్యంత విచారకర మైనడియో గాని కాదు. 
కాని ఆయ్యది సచ్చిదానందమును జేర, ఆత్మను పరిపూర్ణముగ స్వాధీనపణచు 
కొనుటకై జేయు గంభీరమైన (ప్రయత్నము మ్మాత్రమే.. ఆ ఆనుభవ ఆంత 
ర్యమునందు ఆత్మ విజయము యొక్క. ఆనందము, ఆంతరంగిక శాంతి, 
ఆనందము, పరమతమ స్వాతి కమణ యొక్క మహదానందములును గలవు, 
అయితే, కండరములతో మతెక్కునటుల జేయుటకును, బాహ్య జీవిత 
మందు వ్యామాహమును అధికపజచుటకును పూర్చిగా యీ మనస్పే కారణము, 
ఈ మనస్సు, అస్థిరములై న వాంఛలతో సంతృప్తి జెందుటకై. నిర్విరామముగ 
(ప్రయత్నించు చున్నది. అంతేగాదు, యీ మనస్సు తాపసిక (ప్రయత్నము 
యొక్క. ఆదర్శ. జొన్నత్యములను, తద్గంభీరతను కూడ నిరాకరించు చున్నది. 

ప్త న స భా 
వై రాగ్యము _ మాయావాదములు. అంత(ప్రాముఖ్యములై న విషయ 
ములు కావు. కాని, భారతీయ 'ఆధ్యాత్మికత;. దాని యొక్క మహోన్నత 
దశలయందునను, అత్యంత ఆంతరంగిక సాంకేతములందునను కూడ_బహు 
ప్రయానతో కూడిన అచలత్వమో, సాం ప్రదాయకమైన సన్యాసమో గాని. 


22 


కాదనునదియే ముఖ్యమైన విషయము. కాని, మానవ సత్తా; వాంఛలతో 
కూడిన జీవితమునకును, (ప్రాణమయ Vital 116 జీవిత సంతృపి కీని అతీత 
మైనది; _.. ఆధ్యాత్మిక నిశ్చలత్వము యొక్క ఉత్కృష్ట స్థితికిని; గొప్పదనము 
శకి వెలుగునకును; భగవత్సాకెత్కార్వము, నిరంతర శాంతి, (బహ్మానంద 
ముల.-జేరుటకై- “తప్రమయన (పయత్నములు జేసినది. భారతీయ పరిజ్ఞాన 
మునకును, చలనత్వముతో కూడిన నవీన భావములందుగల గొప్ప లౌకీక 
ములకును మధ్యగల (ప్రశ్న: మానవుని ప పూర్ణత్వమునకు; 
(బహ్మాండమయిన యీ (ప్రయత్నము అంత ముఖ్యమైనదా. కాదా? యనునది, 
ఈ (ప్రయత్నముఅవసరమే యైనచో అపూర్వు లైన మహనీయులు ఏ కొలది 
మందికి మాత్రమే ఆ (ప్రత్యేక శక్తి యుండవలయునా, లేక, (శేష్టమయిన 
ఆద్దానిని యీ సమస్త మానవ సంస్కృతికి నంతటికిని అను_పేరణతో 
కరాడిన కారణ శకిగ జేయుటయా; యను మరొక ప్న వుత్పన్నమగు 
చున్నది. 


shes పరిజ్ఞానము మానవుని యందుగల భౌతిక పూర్వాకమణ 
యుకన్ననూ అతీశమయివదానిశే అత్యంత (ప్రాధాన్యత నొసంగుచున్నది. 
ఆ పరాత్సరునే తన లక్ష్యముగను, బహు ప్రయాసతో కూడిన యీ మానవ 
(పయత్నమునకు ఆత్మవి స్తృతియే శిఖరముగ నెందుకొనినది. ఆధ్యాత్మిక 
జీవితము, దానియొక్క స్థితలయందు; బాహ్యసంపద, జీవిత భోగభాగ్యముల 
కన్నను ఉన్నతమై మెనది, క్రియాపరునకన్న జ్ఞ జాని ఉత్త ముడు, ఆధ్యాత్మిక 
పురుషుడు జ్ఞానికన్న ఆత్యంత (శేషుడు, అశే. బాహ్యమయిన మనస్సుశచే 
భో గవాంఛలనే కోరుచు, తలంచుచు, యీ బీవిత సదార్ధములం దె యుండెడి, 
ఆత్మకన్న ఆ భగవంతునియందే వసించు ఆత్మ ప్రక్షాళ సరిపూర్ణ్హమయినది, 
(శేష్టమయినదడే గదా! 


28 


చరాచరజగత్తు - ఆత్మకమ వికానము. 


ఈ సనాతన జ్ఞానమునకు ఆంతరంగిక పరిశోధన, మనో విజ్ఞానము... 
ఇయ్యవి, అత్యంత గూఢమయిన చైత్య శాస్త్రములకన్ననూ, భారత దేశ 
ప్రత్యేక శ క్రియగు భౌతిక జ్ఞానమునకన్ననూ మిన్నగ మానసిక పరిశీలన 
యందును, ఆంతరంగిక శక్కుల పరిశీలనయందును మహోన్నత శ కిని 
సాధించగలిగి యున్నందున, నయ్యవి యదార్ధమైన (ప్రకృతి పరిశీలనకు (ప్రాతి 
సదికగ నున్నవి. ఆమె వెదకుచున్న ఆధ్యాత్మిక సత్య మియ్యదియే యగుటచే 
అద్దానిని అనుష్టింపనిచో నయ్యది యదార్ధమయిన, సహిమ్హ్లవైన తత్వళాస్త 
మెట్లగును? మజీయు యీ మూలమునగాక తదితరములచే నయ్యది సాధ్య 
మగునా! భారతీయ సరిజ్ఞానము; తత్వశా స్త్రములకును, మతము, మనోవిజ్ఞాన 
సత్యములకును మధ్య సమానత్వమును స్థాపింఛినననుట యదార్గమేగాని 
స్టూలప్రకృతియొక్క నత్యములను తదై కపరిమాణమున విస్త్రరింపజేయలేదు. 
ఏలనన, ఆ తరుణమున యీ భౌతిక శాస్త్రము విశేషించి విశ్వ్యవ్యాపి యె 
యున్నది కాదు, అందుచే, అట్టి సమన్వయము(ఆధ్యాత్మికము-భౌతికము ను 
పూర్తిగా సాధ్యమగునటుల ఇప్పుడు జేయుచున్నారు. (ప్రారంభము 
నుండియు, అనగా, వేదాధ్యయనమాదిగ ఆధ్యాత్మికత యందును, మనో 
విజ్ఞానమునందును, (ప్రకృతియొక్క_ ఉనికి నందునను; సర్వసహజ నిబంధ 
నలు, వాని శక్తులను ఒకేరీతి యైనవిగ భారతీయులు గు ర్తించియుండిరి, 
జీవితము సర్వవ్యాప్తమయినదిగ కూడ భారతీయులు నెటింగి యుండిరి, 
మజీయు (పకృతినుండి వృకాదులు; పళువు మొదలు మానవాకారము 
నరకునూ ఆత్మ (క్రమ వికాసము నొందుచున్నదని రూఢి సఅచిరి. దానినే 
తత్వ శాస్ర్రసంభోదన, ఆధ్యాత్మికత, మనో విజ్ఞానానుభవములచే స్థిరపబచిరి, 
అట్టివి అనేకములై న సత్యములను ఈనాడు యీ నవీనళాస్త్ర పరశోధన తన 


24 


స్వంత మార్గములద్వారా మరల వానినే బలపబచు చున్నది. ఈ విషయములు 
ఫలరహితమయిన, శూన్యమయిన దార్శనీక శాస్త్ర ఫలమో లేక, పశుతుల్య 
భావములందు ఏకాగతకతంబున నిమ్నతర స్వస్నములగాంచు వారల 
నూతన కల్పనయోగాని కొదు, 


క ప్రపంచ చరిత్రలో, 
లీ ఆర విందుల పాత్ర = 
దివ్య జ్ఞా జాన (పజోధం కాదు, 
బ్రహ్మావిద్యో ర హాస్యాన్ని బహిర్గత ౦ చేయడము ర 
. ఆది సాకొత్తు భగవంతుని ప్రత్యక్ష కార్యాచరణ శ కీయ 


26 


జాతీయనిర్మాణము = పునాద్‌ [బహ్మలేజస్సు, శక్రః 


(బ్రహ్మ తేజస్సు విధ్వంసనమగుటవలన నే క్షా త్రధర్మము, వై శ్యధర్మము. 
భూ ద్రధర్మము సర్వము లుపృ మైనవి . 
x X x 
ఏదో హైందవత్వమను (గ్రుడ్డియభిమానమే కొంత గలదుగాని దాని 
లక్ష్యలక్షణములు బూరిగా దెలియవు, మన పూర్వస్థితిని దలపోసి (ప్రస్తుత 
స్థితిని గుర్తించి భావిస్థితి నూహించవలసి యున్నది. 
* * x 
మన జాతీయత మత విజ్ఞానై శ్వర్యము నానారూపముల విలసిల్లినది. 
అన్నిమతముల, _ మతోద్ధారకుల, _ధర్మానుషానముల సమన్వయమొనర్చి 
యందలి జీవ రహస్యమును గుర్తించి యుత్తేజయునందవలసి యున్నది. 
x * x 
సత్యయుగమునకు బునాది దిహ్మ తేజస్సు, (బహ్మతేజస్పే అన్నిట 
కొంచె ముఖ్యము నావళ్యకమై యున్నది. (బ్రహ్మ తేజస్సు ఆధ్యాత్మికము, 
శకి స్వరూపము సారనంతము. ఈశ్వరేచ్చాను గుణముగా నేకార్యమునకేని 
దానిని వినియోగించనగును. ఆది జాతియనిర్మాణమునకు నుపయోగపడును, 
అది అంతఃస్టితముగా నీశ్వర శక్తిగా నతీతమానవ (ప్రజ్ఞగా బనిచేయ గలదు. 
% * శ 
పాశ్చాత్యులు మతమును నిత్యజీవితమునుండి విడదీసి వీజయవంతుల 
మెతిమని మురియుచున్నారు. “మతము దాని స్థానములోనే యున్నంతవరకు 
మంచిడే. కాని రాజకీయములలో శా స్ర్రపరికోధనలలో వ్యాపార విషయములలో 
మతసంబంధ ముండరాదు, ' దాని సంబంధము నష్టదాయకము,” ఇది వారి 
తర్కము. . 


28 


నిత్యజీవిత ధర్మము-యోగానుష్టానము 


యథార్థమతము, పారమార్టికము, ఆధ్యాత్మిక లక్ష్యము, పరప 
కారము, సత్యసాధనము, ఆత్యార్బణము, ఆత్మ శుద్దికై పరితాపము వీని 
నన్నింటిని మానవ సంఘము విధ్యుక ముగా గొంక్షించవలసిన దే, ఏమైనను 
భగవంతు డుండుట నిజము. 


_ నిత్యానుష్టానమందు లేని ధర్మము నిరుపయోగము. ధర్య్మమార్షమును 
(గవాంచుట, దాని సత్యమును (గ్రహించుట, దాని మహోన్నత భావము 
నువలభ్య మొనర్చుకొని నిత్యజీవనమున బహిర్గతము గావించుట, ఇదియే కర్య 
యోగము. ఈ యోగమునే మానవ జీవితాదర్శముగ జేయుటకు భారత దేశము ' 
వడ్డైల్లుచున్నదని మా విశ్వాసము. ఈ యోగమువలననే భారతదేశము తన 
స్వాతం(త్యమును. అన్నోనై ్యాకమళ్యమును, జాన్నత్యమును డొందుటకు 
వలయు శక్తిని సముపార్టింపగలదు, మెము కాంక్షించునది యాధ్యాత్మిక పరి 
వర్తనము, భౌతికము దాని చ్చాయ, (ప్రతిఫలము మాత్రమే. 


ఆత్మసామాజ్యం-మానవ సమన్యల పరిష్కోరం 


నవకోటి కొజకే భారతదేశము పునర్నిర్మాణమునకు గడంగ 
మా సంకల్పము. మే మామోదించి యనుష్టించు జాతీయవాద 
తత్వమే యది, భోగలాలసములకూడిగము చేయునట్లు భౌతికళక్తులను లొం 
దీసి వశపటిచు కొనుటవలన గాక మనలో నాత్మ సామ్రాజ్యమును స్థాపించి 
మన. మేధాళ కులను అత్మశక్తులను వశసజచుకొని బాహ్యాంతరములందు 
మానవ స్వాతంత్ర్యమును నిరూపించుటవలననే. బాహ్య ప్రకృతిని మనలో 


౧ 
(1 
గ్ర 
eA 
ప్ర క 


2 


a 
ng 


జయించుటవలననే, చేతు మానవుని పీడించు విషమ a పరీష్కృత 


ములు కాగలవు. 


భరత ఖండ మొనర్భవలనీన కార్యము మహాతె నకార్యము. ఆది 
(పపంచ కార్యము, భగవానుని కార్యము. భారతీయులగు బాలికా బాలకు లారా! 
మేక్‌ సత్యమును _గహాంచి మీ ధర్మమును నిర్వహించనలసియున్నది. పాశ్చా 
నుకరణమువలన ఈ సద్ధర్మ నిర్వహణమునకువలయు శక్రిని మీరు సము 
వార్జింపజాలరు, భౌతికళ క్రి మీకు శూన్యము. మీ కున్నదంతయు నాధ్యాత్మిక 
వున [ష్మృపథమమున భారతీయులు గండు, మీ పూర్వీకుల శక్తి 
ను నంపాదింపుడు. ఆర్యభావమును, ఆర్యళిక్షణమును, ఆర్య 
నమును, ఆర్యజీవనమును సముపార్షింప్ప డు _ వేదాంతరహస్యమును, 
రహన్యమును, యోగరహన్యమును “వీనిని మనసా సిద్ధాంత రూపమున 
గాక అంత ఃస్టితముగా ఒగహించి నిత్యాను ప్రానమునకు గ"నితెండు. 


భి 
[ 
on GG 
కు 
A EA uy 
G 


ఆత్మబలమును మించగల బలము మరొక్క టిలేదు. ఆ బలము సనా 
సము; మీయం దంతఃస్థితమై నిత్యమై యున్నది. _దానిమూలమున, భౌతిక 
(మూ మాజ్యమును స్టాపించుటకు ముందు మీరు ఆత్మసామాజ్యమును స్థాపింస 
స 


. క 


క్‌ 


జగం... ఆద్యపక కృతి నృష్టి: 


వీజయమునకు కారణము శక్తీ, వ శక్తి వలన దురల సక్షమునకు 
జయము కల్లుచున్నది? మరియు (సబల సక్షముయొక్క. శక్తి పరాజితమై 
నకించిపో వుళున్న చః ఐతిహాసిక దృష్టాంతముల నన్నింటిని మనము సరీక్షీం 


28 


చినచో “అధ్యాత్మిక శక్తియొక్క దిలముచే ఈ అఘటనాఘటనము జరుగు 
చున్నది. ఆధ్యాత్మిక శక్తియే బాహుబలమును తుచ్చముచేసివై చి ఈ జగము 
భగవంతుని రాజ్యమనియు అందమైన స్టూలప్రకృతియొక్క. లీలాకేత)ము 
కాదనియు మానవజాతికి తెలుపుచున్నది” అని మనము (గ్రహింపగలము. 
విశుజ్హమైన ఆత్మయే శక్తి యొక్క ఉత్సుకము. ఏ ఆద్య! ప పకృతి గగనమందు 
కోటానుకోట్ల సూర్యులను గిరగిర (తిస్పుచున్నదో, అంగుళిస్పర్శ మాత్ర 
ముద పృధ్వివిని నల్లల్లాడించి మానవస్‌ సృష్ట మైన సౌభాగ్యమును సకలమును 
చిహ్నంలేకుండ ధ్వంసమొనర్పగలదో, ఆ ఆద్యప్రకృళి విశుద్ధమైన ఆత్మ 
కథీనము ఆ (పకృతి అసాధ్యమును సాధ్య మొనరీంచును; మూగను మా 
టాడజేయును. కుంటికి కొండలుదాటగల సామర్థ్యము నిచ్చును, గ 
తయు ఆశకి క్‌ మొర సృష్టిఎవరియం దొధ్యాత్మిక బలము వికసించునో, వారికి 
జయ సామగి సకలమును తనంతట తానే ఉత్సన్నమగును; అభ్యంతర ము 
లును ఆటంకములును తమంతట తొలగి అనుకూలదశ చేకూరును; కార్య 
మును సాధించు దక్షత" తనంతట ఉప్పతిలి తేజోవేగముల నలవరించు 
కొనును. యారోపు నేడీ “5011 force” ను లేక ఆధ్యాత్మికళక్తి ని కెలిసి 
కొన తడమాడుచున్నది: ఇంకను దానియందు సంపూర్ణ విశ్వాసము కుదర 
లేదు; డాని నాధారము చేసికొని కార్యము నాచరించు "ప్రవృత్తి ఉద్భవించ 
లేదు. కాని భారత కిక్షణ, సభ్యత, గౌరవము, బిలము, మహత్యము, ఈ 
అన్ని టికిని మూలము ఆధాాత్మికశకి.. ఎన్ని మారులు భారత జాతియొక్క 
సత నకాల మాసన్న మైనటుల తోచుస్తితి ఏర్పడినను, ఆన్నిమారులును ఆధ్యా 
త్మిక బలము; తను దాగియున్న స స్వస్థానమునుండి తీవ్రసవంతిగ (పద 
మాంచి, ముమూర్షువైెన భారతమును “పునరుజ్జీంవిప జేసెను, ఆవశ్యకమైన 
సకలశక్తు లను సృష్టించి యిచ్చెను. ఇప్పుడును ఆ ఉత్త మస్టానము వట్టీపో 
లేదు, నేడ్తును మృత్యుంజయ మైన ఆశకి యొక్క అద్భుత క్రీడ విలసిల్లు చున్నది. 


29 


యోగళకి' మ బటము 


మహాపురుషుల. తపస్సు. స్వార్థత్యాగుల కస్టన్వీకారము, సాహన, 
వంతుల ఆత్మవినర్దన్నము, యోగుల యోగక క్కి, "జ్ఞానుల. జ్ఞానసంచారము; 
సాధువుల విశుద్ది ఇవన్నియు : ఆధ్యాత్మిక బలమునకు - జన్మస్థానములు. ఒక 
మా రీ.సకలవిధమైన పుణ్యబలము . భారతమును సంజీవినీ సుధయందు 
ముంచియెత్తి మృతజాతిని సజీవమును బలిష్టమును తేజోవంతమును జేసి 
ఉద్దరించెను. తనయందు తా నింతదనుక నిరుద్దమయి యున్న ఆ తపోబలము 
మరల అదమ్యము నజేయదునై ట్ర రసన కుష్మకమించుచున్నది. కొన్ని 
సంవత్సరముల పీడనము, దౌర్బల్యము, పరాజయము వీని ఫలితముగా 
భారతీయులు తమ అంతరమందే శకి యొక్క ఉత్సము నన్వేషించుటకు, 
నేర్చుకొను చున్నారు. ఈ శకి, ఉపన్యాసములవలన కలుగు ఉత్తేజము కాదు, 
మచ్చు ల్లిచ్చిన విద్యకాదు. సభాసమితులయందు అవేశమును సంచలింప 
జేయు శక్రికౌదు, వార్తా పత్రికల. కణిక (పరణ కాదు, తమ అంతరమున, 
ఆత్మయొక్క. _ విశాలనీరవతయందు, భగవంతుని యొక్కయు జీవుని 
యొక్కయు సంయోగముచే ఏశక్తి, గంభిరము, అవిచాల్యము, అ(బాం 
తము, విశుద్దము, _ సుఖదుఃఖముల జయించి నట్టిది పాపవుణ్యముల 
నతి క్రమించునట్టిది ఆవిర్భూతమగునో; ఏడి మహానృష్టికారిణి, మహా (పళ 
యంకరి, మహా స్థితికాలినియో; మరి ఎది జ్ఞాసదాయినియగు మహా సరస్వ. 
తియో, ఐళ్వర్యదాయివి యగు మహో లక్మియో, శకి దాయిని యగు 
మహాకాళియో, తేజః సహ్మస్రముల ఏకరాళశియైన ఆ చండి తా నావిర్భవించి*. 
భారతావని యొక్కయు, భూమియొక్కయు, కళ్యాణమునకై పూనగలదు,' 
భారత దేశముయొక్క_ స్వాతంత్ర్యము గొణో ద్రేశ్యము మాత్రమే; ముఖ్యో 
దైశము భారతీయ సభ్యతయొక్క శక్తిని. (ప్రదర్శించుట, _ జగమం 


80 


కుతటను _ అసభ్యతసు విస్త్రరింపచేసి ఉచ్చపదవియందు 'నెలకొల్పుట, 
వనము పాళ్ళాత్య సభ్యతయొక్కం బలముచేగాని,” సభాసమితుల యొక్క... 
సలముచేగాని. ఉపన్యాసముల. తీ వతచే 'వేక' బొహుబలముచే గాని 
స్యాత౦, త్యమునో లేక స్వాయత్నళాసనమునో ఆర్టింపగల్లి యుంటి మేని. 
౪ ముఖ్యోస్టేశ్యము 'సాధింపబడడాలదు, భారతీయ విజ్ఞాసముయొక్క. బల 
ముబే, ఆధ్యాత్మిక శక్తి వలన స్పజింపబడిన సూక్ష్మ 'స్తూలో పాయములడే 
స్వాతంత్ర్యము నార్జింపవలసియున్నది: కొప్పననే. భగవంతుడు పొళ్చాత్వ 
భావముచే (సేరితమైన మన ఆందోశనమును ధ్వంసముచేసి, బహిర్ముఖమైన 
శక్తిని అంతర్ము ఖము కొవించినాడు, (బ్రహ్మ బం ధోపాధ్యాయుడు దివ్యచక్షు 
వృతో దేనిని చూచెనో, చూచి శక్ర నంతర్ముఖముచేయుడు" అని మాటి 
మాటికిని ఏ ఆదేశమును పల్కెనో, పల్కినప్పటికిని దేనిస్‌ కాల ద్యృుష్ప 
భావముచే ఎవరును శిరసా నహింసలేక పోయిరో, మరియు తానే చేయబేక 
ఫోయెనో, దానినే భగవంతుడు క 


నూతన వికాసము = 2 అరవిందుల వ 


సందేశము 
సఏికాంతకారాగారవానమున తీవ్రముగా నొనర్చిన యోగానుభవముతో 
ఆధ్యాత్మికదృష్టితో అనాటి పరిస్థితుల కనుగుణముగా (శ్రీ అరవిందులు సమ 


న్వయించఛి (ప్రబోధ మొనర్భుణుండిరి. ఈ నూతన (ప్రజబోధముతో జీవచ్చవమె 


(a 
యుండిన జాతీయసక మున గొంత దె చైతన్యము కలుగసాగెను, భగవానుని 
విశ్వాసముంచి ధైర్య మూని ప్రజలన్నిమండలములందును సభలుచేసి 
హృదయముతో, జొతీయభావములను వెల్లడింప మొరలిడిరి, ఈ స 


వీకానము వలన, 'నవో గజ్వాలనము వలన ఆంగ్లో ఇండియన్‌ ప 


స్ట్‌ 
శే శక 
Syd, re rps 


న gd 


fe 
tik 
{5 
ల్‌ 


పోలీనధి కారులకు కన్నుగుట్టినది, ఏడాది. ఏకాంత కారాగారవాసానుభవ వులి। 
ముగా శ్రీ) అరవిందులు రాజకీ యములను త్యజించి, యోగిగానో సన్యాసిగాన 
ఏ.హిమాలయకాంతార గుహాంతరములందో ఏకాంతముగా నిరుసద్రవముగ7 
జీవిత శేషమును గడదోయునని యాశించిన పోలీసువారికి; ద్విగుణీకృతో తా, 
హముతో కర్మ యోగియె యనుదినము బహిరంగోపన్యాసము లొసంగుచ 
(ప్రభుత్వ విధానముల ఖండించుచు స|తికలలో విమర్శించుచు రాజకీయర 0/7 
మున 'నాయకుడై. జాతీయపక్షమును బునరుద్దరించుట నిజముగా హృదయ 
శల్యమైనది.. కాన వేగులపోరు తీవ్రమై యెట్లయిన (శ్రీవారిని మురల కారా 
గారమున బంధించుటకు ఏశ్వ( ప్రయత్నము లారంభ మైనట్టు గట్టిపుకారులు 
బయలుదేరెను. అప్పటికి కారాగారమునుండి విడుదలయైవచ్చి మూడు మాస 
ములు గూడ గాలేదు. కర్మయోగి పత్రిక ఐదవనంచిక మాత్రమే. వెలుబడిన 
సమీప కాలమది, అపుడే యుత్తరక్షణమున తన కేమి సంభవించునో యని 
యనుమానించి (శ్రీ అరవిందులు తమ కట్టకడపటి రాజకీయ సందేశము... 
విల్‌ _గా 'నాదేశీయల కొక బహిరంగలేఖి అను శీర్షిక కింద నొక యపూర్వా 
పత్రమును 1909 నం॥ జూలై 19వ తేది (బ్రికటించిరి. ఈ లేఖ యందలి 
పథాన విషయములను ___ సూరతు కాంగెస్సు విధ్వంనము, దానీ పునరుద్ర 
రణమును గురించిన భాగమును మాత్రము విడిచిపెట్టి _-- మూలమునకు 
భంగము కలుగకుండ సం [గ్రహముగా ననువదించి యీ [కింద బొందుపర చు 
చున్నాము, 


శ =. నన్ను (ప్రవాసిత్మ్‌ పాల్సేయవలయునని కలకతా పోలీనువారు (ప్రభు 
త్వమునకు (హైసయున్నారను వదంతి గట్టగా నున్నది... అందువలన నాజేళీ 
యులకు. ముఖ్యముగా జాతీయపక్ష . సిద్ధాంతముల నంగీకరించువారికి,: (వస్తు 
తావసరముల గురించి భావి సద్దతులను గురించి కొంత తెలుపుచు ఈ యుత్తద, 


ఫ్రె 


మును ప్రకటించుట మంచిదని తోచినది, నేను ప్రవానశిక్ష కంటపడినయెడల 
కమ భావికర్త వ్యమార్ల ము. నెరుంగజాలనివారి కిది కొంత. సాయఫడగలదు. 
నేనిక ఆ శికనుండి. బయటపడి రాలేకపోయినయెడల నా తుది రాజకీయ 
సందేశము__విల్‌..గా నా దేశీయుల కీ యుత ర ముపకరించగలదు. = 
జాతీయవాదులస్థితి కష్టముగా నున్నను వారు ఆశాభంగము నంద 
రాదు. ఆ పకనాయకులు శిక్షీంపబడినందున జాతీయపక్షము నళించినదని 
కొందరు తలంచుట పొరపాటు నేడును జాకీయపక్షము బలవత రముగొ 
విస్తరించియే యున్నది. కాని మార్గము తెలియకను నాయకుడు వేకను మదు 
గుపడి యున్నది. మార్గమునెల్లో మనము కనుగొనవచ్చును. కాని నాయకుని 
మాత్రము భగవానుడే (ప్రసాధించ వలయును. మహోద్యమములన్నియు భగ 
వచ్చక్తితో భగవానుడన్నుగ్రహి౦చు నాయకునికై వేచియుండును. 


మన యాదర్శము స్వరాజ్యము, ఏ'దేనీయాఫికారముబేని సంపూర్త 
స్వాతం[త్యము. తన స్వభావాదర్శముల ననుసరించి తన స్వశక్సు లవలన తన 
స్వజీవనమును సృృష్టించుటకు 'పతిజాతికిని హక్కు_గలదవి మము వాదించె 
దము.. మన జన్మహక్కు_లనుండి మనలను దూరీకృతుల నొనర్బుటకుగా ని 
మనకంటె నికృష్ణమెన వారి సభ్యతను మనపై బలవంతముగా జొప్పించుటకు 
గాని వారికి హక్కు_గలదని మే మంగీకరించము. చిరకాల దాస్యమువలన 
లోపములు కళంకములు మనకెన్ని యలవడినను పూర్వపభ, శకి సాముర్హ్ర 
ములు మనయందు తిరిగి మొలకెత్తుచున్నవని మే "'మరుంగుదుము. మన 
తండి) తాతలకంటె మన మేమాత్రమును దీసిపోము, మేధాశక్తి కావలసి 
నంతయున్నది. ఎంతో ధైర్యసాహనములున్నవి, మనకెంతో అనంత మైన 
నానావిధమైన జాతీయపటిమగలదు. మనకు కావలసినదంత యు కార్యరంగము 


గః 


88 


నకాశము, ఈ రెండును జాతీయ ప్రభుత్వమువలన, స్వతంత్ర సంఘము, 
నలన, .మహాత రమైన “హైందవ సభ్యతవలన మాత్రమే లభించగలవు.. వానిని 
మనకు లభింసజేయనంతకాలము వానిని సంపాదించుటకే మన మొధాళ కిని 
ధైర్యమును, సామర్థ్యమును వినియోగించవలయునుగాని మరొక (ప్రయోజ 
నమునకు నుపయోగించరాదు. 


పరిణామ మందలి నత్యము 
ఆత్మయే సచ్చిదానందము. దానికిని (ప్రపంచమునకును మానరాని తే 


ధము కనుపించదు. (ప్రపంచమును అజ్ఞాన దృష్టితో జూచుచున్నాము. జ్ఞాన 


దృష్టితో చూడవలెను. భౌతికజడతయందు లీనమై పూ రచై తన్యమునుగాంచ 
వృద్దిజెందుచున్న జ్ఞానమే మన యజ్ఞానము. ఆ "వరివరో మును బూరి చేసి 


మానవలోకమున నధ్యాత్మ జీవనమును వికసి ంపజేయుటశే ఫునర్జన్మ పరంప 
రలు అనకాశములుగ నేర్పడీనవి, పరిణామమందలి సత్యమును మే మామో 
దించుచున్నాము. పొశ్చాత్యులచే దాని కొనంగబడిన స్ఫూలరూవమ.న (గ్రహిం 
చుటలేదు,. _(పొణము, మనస్సు, త ఇచ్చట భౌతికములో విలీనమై 
యుండి క్రమముగ వ్యక్క మగుచున్నవను తత్వ నిరూపణమునే గై కొను 
చున్నాము. ఈ పరిణామముయొశ్క కిఖరమున నధ్యాత్మ జీవనమును దివ్య 
జీవనమును గలవు, 


వేదము. ఉపషక్తులంగీతా సత్యములు. 


ఈ సత్యములు పూర్వ న. భిన్నములు కావని నిరూపించ 
వలసివచ్చినది, కావున వేదమును, రెండుపనిషత్తులను, గీతను ఈ దృష్టితో 


84 


బరిశీలించితిమి. వేదరహ రా సము కర్మ థులచెతను 'పండితులచేతను. మరుగు. 
పఠుపబడినది.. కావున. -చేదబునుల రచనాశై లియు వారి.సాంకేతికమును అవి 
తెలియజేయు సత్యములను.. కొన్ని. వ్యాసములలో సూచనగా. మాతు మే నిస 
శించితిమి. "ఉపనిషత్తులలో ఈశ కేనలను గై కొంటిమి. పూర్తి చేయవలయు 
నన్న .తైత్రి రీయముగూడ చేర్చవలసియుండెను, కాని అది పెద్దదై నందున 
గ్రంథవిస,  రఫీతిచే వదలితిమి,_ జీవనతత- కము యొక్క అతివిశా లము కారి 
న్యాంశము నగు కర్మాచరణమున ఆత్మసత్యము.. నేకితిననుసంధించవలసినది. 
కర్మ ఏ. తీరున నధ్యాత్మజన్మ ను బడయునది, ఆధా రత జీవనముకోడి దాని 
నెట్లు సమరనము జేయవలసినది గితనుండి (పతిసాదించుచున్నాము. తత్వ 
విచార మాచరణలో. నుంచినగాని సార్థకము గాకుండుటచే “యోగసమ 
న్వయము' న పలుతెరంగులగు' నధ్యాత్మశిక్షణల మూలత త్త్ర్యములను మార్గ 
ములను పరిశోధించి దివ్యజీవనమునకు అవి ఎట్లు సహకారులగునదియు 


ne) 
జాపించితిమి. 


_భాగవత జీవన రహన్య పృకటన- 


be అను దినము యోగాభ్యానము కప గర్సి చి తెలిసి 
కొనిన దాసినంతను బుద్ధిగా హ్యాముగా (వ్రాయుట సంభవించినది. అది తనంత 
తానే తత్త్వశాస్త్రమైనది. (శ్రీ అరవిందులు మత, రాజకీయ, సాంఘిక, సార 
స్వతాడి కళా విశేషముల నన్నింటిని ఆధ్యాత్మిక దృష్టితో సమన్వయ మొన 
రించి వాని యన్యోన్య సంబంధమును పరమార్ధమును వెల్లడించియున్నారు 
సుప్రసిద్ధ పాళ్చాత్య కవిశేఖరులగు షేక్సిపియర్‌, మిల్ద,౯ వర్ద్సువర్తు, “షెల్లి 
జ వ వీనుల చే సళ 
కిట్పు మున్నగు _ప్రాబనులయొక్కయు బర్నార్లుషా, పెల్పు, రసల్‌ (ఎ.ఇ.) 
మున్నగు యాధునికుల యొక్కయు కావ్యముల నన్నింటిని ఆమూలాగముగ 


85 


విమర్శించి అంతర్ముఖ దృష్టితో కావ్య(ప్రసంచమున వారివారి యథాస్థాన మిది 
యని సోదాహరణముగ శ్రీఅరవిందులు నిర్ణయించిన విషయము వారు 
రచించిన “భావి కవిత్వము'ను, - దిలీపుకుమారరాయ్‌క్సత ' “అనామీ” అను 
జెంగాలీ (గంధములో బక టితములై న 'వారి-లేఖలిను. బఠ్‌ంచినవారికి ' స్పష్టము 
కాగలదు." వారి యాంగ్లర చనా నై పుణ్యమసామాన్యము. - అందు" మహత్తర 
మెన ఆధ్యాత్మిక భావముల పరిమళము గుబాళించుచుండును. కొంగొత, 
శయ్యాపాకములు, విశష్టము నసాధారణము నగు 'భావార్థముల సీను నూతన 
పదజాలములు, పోకడలు గలవు. ఇ ట్లతీత విజ్ఞాన విభూషణములతో (శ్రీఅర 
విందు లాంగ్లభాషాకన్యను సర్వళోభాలంకృతం గావించి భాషాప్రపంచము 
నందగి. పీళమున కెక్కి_ం౦చిరి. ఆత్మానుభవము లేక కేవలము హేతువాద 
మునకు తర_మునకు బుద్దిసూక్ష్యతకు (ప్రత్యక్ష భౌతికశాస్ర పరిశోధనా పరీ 
క్షలకును బ్రాముఖ్య మొసంగుటయేకాక ఆద్యంతము లివియే యను పాళ్వా 
త్య లోకమునకు యోగాభ్యాస పూర్వకానుభవములను, _వేదకాలపు. సిద్దాంత 
ములను, తత్త్వసూత్రములను, పరమధర్మములను. సత్యములను, పరమార్ధ 
మగు భాగవత జీవన రహస్యమును సహేతుకముగ సృ పమాణముగ శాస్త్రీయ 
ముగ సర్వతోముఖముగ వెల్లడించి ప్రాచ్య పాళ్చాత్య సభ్యతా సంకలనము 
గావించి (ప్రపంచకళ్యాణ మొనర్చుట ' భగవానుని సంకల్పమే యని 
(శ్రీ అరవిందుల నిరుసమానాంగ్ల రచనా వైభవము: స్ఫురింపజేయుచున్నది, 


ఆదర్శ భారత యువకులు: 


భారతయవకులనే. మెము షు, యువకులే___ 
నిర్మలమైన మనస్సు, నిర్మలమైన హృదయము గలవారు, పూర్ణసత్య మును 
ఆంగీకరించువారు, గొప్ప ఆదర్శములకొజకు కృషిచేయువారును ఆగు యువ 
కులే.__ నూతన (ప్రసంచమును నిర్మింసగలరు.... ....వారు గతమునకో లేదా 
ప్రస్తుతమునకో గాక భవిష్యత్తునకై తమను తాము అర్పించుకొనగల మాన 
వులై యుండవలయును. మరియు వారు _స్వార్ధత్యాగులై , వారియందునను 
సర్వ మానవులందునను దై వసాకొత్కారమును పొందుటకు, దేశమునకు 
మానవజాతికి మనోవాక్కాయకర్మల, ఆలసటయనునఏ లేక కృషి చేయుటకు 
సిద్దమైయుండవలయును. ఈ ఆదర్శము యిప్పుడు బీజరూసమున మాత్రమే 
యున్నది, దీనికి ఆకారమునిచ్చెడి జీవితముకూడ చిన్న కేంద్రస్థానమై 
యున్నది, అయినను యీఖీజము మహావృక్షము కాగలదని మా. దృఢ నమ్మ 
కము, ఈ కేందస్థానము నిరంతర. వ్యాపికి రూపమునీయగల హృదయ 
భాగము కాగలదు. అత్మశకి, యందలి మాకుగల వృఢ మైన నమ్మకమే యీ 
(పసంచముయొక్క. అవ్యక, స్థితులకు, (భమలకు మధ్య ఒక నూతన మానవ 
జాతి ఉత్పన్నమగుటకు . _పోరాడుచున్నది. ఆ ఉత్పన్నమగు నూతన 
జాతి యందునను మరియు భవిష్యత్చారత దేశమునకు ధ్వజధరులగు 
వారిలో మాస్థానమును మెము ఆ(కమించుకొనుటకు మమ్ము 'షేఏరేపించు 
చున్నది. అట్లు పునర్జన్మ ను పొందిన అఖండభారత దేశము 1 పతిభావంత మై... 
(ప్రస్తుతము బలహీనముగనున్న మన సనాతన భారతమాత వ నమురల 
'దేదీస్యమానముగ [ప్రకాశింపజేయనలసియున్నది. 


87 


అట్లీ 


ప టు కీ 
సం క ట్యన ట్య 


న హృదయపూర్వక. 





nf 


అరవిందులకు మూ 


జ త 


క్ష 


కృతజ్హ తలు . తెలుపుట యన. 


వారి పరమ లక్ష్యమైన దివ్యజీవిత విధానమునకు (ప్రత్యక్ష 
ముగా నుండునట్లు మన జీవితమును. 


iD OD 


మార్గము మరొకటిలేదు. ' 


యి 


రూపొందిం చుటకన్న ఉత మమేన 


ర్శన 


ఠా el 
గుద 





The whole world in steeped in false - hood 
s0 all actions that arise will be false and 
this situation may Continue for a long time 
and will bring much suffering to the people 
and the country. 


The only thing to do is to pray from the 
heart for Divine intervention as that is 
the only thing that can save us. And all 
people who can become conscious of this 
must decide very firmly to stand only in 
the truth. There should be no compromise. 
This is very essential, It is the only way. 


Even if tihings seems to go wrong and 
badly for us, as indeed they will because of 
the present prevailing false - hood we 
should not be deterred from our own 
determination to s:and on the truth. 


THE MOTHER. 


